(1) పెళాడిన దయ్యం .. 20-1022 


ఈ ఈ కథ కాస్త పూర్వకాలం నాటిది. ఎంతటి పూర్వము అంళకే? బిటిష్‌ వారు 
ఇండియాలో రాజ్యం మొదలుపెట్టారు . కానీ ప్రజలు ఇంకా కూడా బంగారు 
కాసులతో వ్యాపారం చేసుకుంటున్నారు .పాలం పనులు చూసే జీతగాళు) 
బంగారు కాసులకే జీతంగా వుంటున్నారు. 


కథ అంకే చెవి కోయించుకొనే నేను ఒక కథకోసం కేరళ వెళ్ళాను. వాళ్ళు నా 
చెవ్వి కోసి తీసి బుట్టలో వేసుకొని - నాకో కథ చెప్పారు. 


కొచ్చపున్‌ - అనే వాడు ఓ నంబూదీ వద్ద పెద్ద పాలేరు. కొచుప్పున్‌ ఆరు ఏళ్ళ 
అనాధగా వున్నపుడు , వాడిని గొడ్లు కాసే పనిలో పెట్టుకుని .. నేటికిఅంకే వాడికి 
పాతిక యేండ్లు వచ్చేనాటికి , వాడిని పెద్దపాలేరుగా ప్రోమోట్‌ చేసాడు నంబూదీ. 
మన కొచ్చుప్పున్‌ గాడికి ముష్తే జీతం ఏమీలేదు. మూడు పూటలా తిన్నంత 
అన్నము. రాత్రి పూట ఓ సీసా నాటు సారా.. ఇంతే. 


కొచ్చేప్పన్‌ కి కూడా ఒక వధువు దొరికింది .ఆమె చాలా నల్లని అనాకారి . చెవిటికి 
చెవుడు మాటలకు మూగ. ఆమె పేరు భగవతి. పెల్లి చేసుకున్న మరు నాటినుండి 
ఆమె మొగుడిని ఇలా పోరేది " నెలకు ఒక బంగారం కాసు యజమానిని అడుగు. 
ఇప్పుడు సరే మనకు పిల్లలు పుడితే ఎల్లా? మనం పెద్దవాళ్ళము అయి ఓపిక లేని 
వాళ్లము అయితే ఎట్లాగా ? నువ్వు బంగారు కాసులు సంపాదిస్తే అందులో కొంత 
మిగుల్ప్చుకుంటాము . వృదాశపములో ఆసరాగా ఉంటవి " అని 


భగవతికి మాటలు రావు , వినపడదు. అందువల్ల మొగుడి సమాధానం ఏమిటో 
ఆమెకి తలకెక్కేవి కాదు. ఎట్లగొట్ల సంజ్ఞలు చేసి .. నీళ్ల ముంతలు వుపయోగించి - 
అంట్ల గిన్నెలు మోగించీ భర్తను నిరంతరమూ పోరుతూనే ఉండేది. ఈపోరు 
పడలేక కొచ్చేప్పన్‌ "ఓ దయం నన్ను పెళాడినట్లుంది " అని అనుకునేవాడు. 
కానీ ఎప్పటిలాగానే నంబూదీ దగ్గెర జీతం లేని చాకిరీ చేసి, నాటు సారా 
పుచ్చుకొని ఇంటికొచ్చి తొంగునే వాడు. 


కొచ్చేప్పన్‌ ఇంట్లోనే పడుకోవటం అనే కారణం వల్ల భగవతి కడుపు తెచ్చుకుంది. 


కేరళ ఆయుర్వేదానికి మూలికా వైద్యానికి నేటికీ కూడాపేరు. అక్కడ (స్రీలు కూడా 
మూలికా వైదకములోనూ గృహ వెద$ంలోను డేవేశం కలిగివుండటం సర్వ 
సహజము. 

భగవతి, ముదురు బెండకాయలను ఎండపెట్టి వాటిని నిపుులమై కాలి పొడి నూరి 
దానితో కషాయము కాచి భర్తకు తాగించేది -. ఈ కాషాయం తాగిన వాళ్ళు ఆ 
తాగుడు మానతారని ఆమె నమ్మకం. బిడ్డపుష్తే నాటికి మొగుడు తాగుడు మానాలని 
ఆమె తపన. మందులతో తాగుడు మానించటం అనేది నేటికీ సాద్య పడలేదు 
కదా? అందువల్ల కొచ్చోో గాడి వ్యవహారం కానీ తాగుడు వ్యసనం కానీ మారింది 
లేదు. 


బిడ్డను కనేరోజున భగవతి ఒక పిల్లవాడిని కని మరణించింది. ఆ పిల్లవాడిని ఎవరో 
ఎత్తుకుని పాలిచ్చి పెంచారు. " పెళాడిన దయ్యం "వదిలి పోయిందని కొచ్చే 
గాడు సంతోషించి, ఇప్పుడు పూర్తిగా యజమాని సేవకు. సారా జీవనానికి 
అంకితం అయ్యాడు. 


ఒకనాడు నంబూదీ మరియు కొచ్చేప్పున్‌ కలిసి - మొత్తము మూడు వందల దాకా 
మిరియాలు , యాలుకల బస్తాలు ఎడ బండికి ఎక్కించుకొని ఎర్నాకుళంలో 
అమ్మకానికి పోయారు. బస్తాల బరువుకు, నేలలో ఎగుడు దిగుడులకు బండి 
కీరాకిరా లాడింది. 


నంబూదీ తన సరుకు అంతా వేయి బంగారు రూపాయలకి ఇంగిలీషు వారికి 
అమ్మి ఇద్దరూ తిరుగు ప్రయాణం అయినాబు . ఇందాక కీరాకిరా లాడిన ఎడ్ల 
బండి , వీరు తిరుగు ప్రయాణంలో సగం దూరం పెగా ప్రయాణించాక - కదలక 
మొండికి పడింది. చూస్తే ఇరుసు సగానికి విరిగి వుంది . కంసాలి వస్తేగానీ పని 
జరగదు. 


వీరిద్దరూ - ఎడ్లను నడిపిస్తూ ఒక ఊరి వద్దకు వచ్చారు . అక్కడ కంసాలి 
వున్నాడని వీరికి తెలుసు . వీరు ఊల్లోకి పోగా వూరు అంతా నిద్రపోయి కనపడింది 


చివరికి కనపడిన వాడిని " కంసాలి ఇల్లెక్కడా ? అని వాకబు చేయగా " అందరూ 
పారుగూరి దేముని జాతరకు పోయినారు. కంసాలి కూడా అక్కడే ఉండవచు)" 
అని చెప్పాడు. 


వీరు ఎడ్లని ఆవూరిలోనే ఒక చెట్టుకు కట్టి ఇంత గడ్డి వేసి .తాము కూడా పారుగూరు 
జాతర దెగరికి వెల్లారు. జాతర మొదటిలోనే వీళ్ళు చూస్తున్న కంసాలి 
కనపడ్డాడు ." నా దెగర అన్ని సామానులు సిద్దంగా వున్నాయి. బండి మరమత్తు 


సంగతి రేపు పగటి వెలుతురులో చూద్దాము మీరు ఆ మూలనున్న నులక 
మంచాలమీద పడుకోండి " అని ఆదరించాడు. 


కంసాలి వీరికి బాగా తెలిసినవాడు మరియు నిజాయతీ పరుడు. అందువల్ల వీరు 
తమ వద్ద నున్న వేయి బంగారు నాణేలు కంసాలి వద్ద దాచారు. కంసాలి ఇచ్చిన 
వేడి వేడి ఆహారము తిని -అలసి వున్నా శరీరాలను మంచాలపె పారవేసారు. 


ఒళుు చుర చురలాడుతుండటంతో ముందుగా కొచ్చేప్పన్‌ మేల్కొన్నాడు. ఒళ్ళు 
విరుచుకుని అతని చుట్టూ పక్కల చూసి అతడు అదిరి పోయాడు. వాళు 
సమాధుల మీద పడుకొని వున్నారు. నంబూదీ నిద లేచి మరింత అదిరి 
పోయాడు . నిన్న రాత్రి తన వెయ్యి బంగారు నాణేలను చేతులారా దయ్యం చేతిలో 
పెట్టానని గ్రహించాడు. ఇరువురు తలా గోక్కుంటూ ఎడ్లను కట్టి వేసిన వూరికి 
వెల్లారు. వూరు జనంతో నిండుగావుంది. 


ఊరిలోని జనం వీరితో " మీరు అన్న కంసాలి జబ్బు చేసి మరణించి ఆరు నెలలు 
దాటుతున్నది కంసాలి జాతరలో వున్నాడని చెప్పినది ఈ ఊరి మనిషి కాక ఒక 
దయ్యము అయి ఉండ వచ్చు " అని వారు చెప్పారు. 


వవావావావా 


కొచ్చేప్పన్‌ తాగుడు మరియు వంటికి మించిన చాకిరీతో నలబై ఏళ్లకే నడుములు 
ఒంగి పని చేయలేని వాడిగా మారి పోయాడు .అప్పుడు నంబూదీ , కొచ్చుకు 
ఒక్కపూట తిండి కూడా ఇవ్వకుండా - నిర్లక్ష్యం చేసి చివరికి అతడిని 
ఒదిలించుకున్నాడు. 


కొచు చివరకు తన చిల్లుల గుడిసె పాలైనాడు . చూసే వారు లేరు. ఇంతకు 
ముందు వీడికి- భగవతికి పుట్టిన బిడ్డను చేరతీసిన వారు వచి) - ఆ మొగబిడ్డను 
కొచ్చు బాగోగులు చూడమని పెట్టారు. ఈ బిడ్డపేరు తుళ్లప్పన్‌. వీడు అడవులలో 
తిరుగుతూ ,తేన. కుంకుడులు , శీకాయలు , బంక వంటి వాటిని సేకరించి 
సంతల్లో అమ్ముతూ ఉండేవాడు . పట్నం వ్యాపారాలు వచ్చి ఈ సరుకులను అతి 
తక్కువధరకు కొనే వారు. ఇట్లాగా తుళప్పన్‌ పొట్ట గడవటమే కష్టం అయ్యేది. 
కొడుకు కష్టం చూసి " వీటిని మనం ఎర్నాకులం వెళి నేరుగా ఇంగేష్‌ వారికీ 
అమ్ముకుంళే - మనకు ఇంకొంచం ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. 


కొచుుకు ఇంతకు ముంది ఎర్నాకులం వెళిన అనుభవం వుంది కదా? కాలం 
గడుస్తూ ఉండగా - ఎర్నాకులంనుండి కొచ్చేపున్‌ వూరికి వచ్చే దారులలో చాలా 
మారు వచ్చింది. కొన్ని దారులు పొలాలు అయ్యాయి. కొన్ని చోట్ల ఊళుు 
వెలిశాయి. దారి మెలికలు తిరిగింది. కొన్ని బోట్ల పాలంలోనునుండి దారులు 


పడ్డాయి. కొచ్చేప్పన్‌ గతంలో ఎరిగిన దారికి - నేటి దారికి పొంతన లేదు. వాళ్ళు 
ఎర్నాకులం వెళి సరుకు అమ్మి మొత్తానికి ఒక బంగారు నాణం 
సంపాదించుకున్నారు. అది ఒక నెలపాటు ఇద్దరి పొట్టలు గడవడానికి సరి 
పోతుంది. 


వీరు ఎర్నాకులం నుండీ తిరిగి వస్తూ, అడ్డదారి అనుకుంటూ ఒక డొంక దారిలో 
(ప్రవేశించి ఒక వూరు చేరారు. ఊరి మొదలు లో ఒక సంత నడుస్తున్నది. 
వీరిరువురూ అక్కడ ఆగి ఒక హోటల్‌ వంటి దాని ముందర వున్నా బెంచీ మీద 
కూచొని టీ తాగి పకోడీలు నమిలారు .టీ ఇచ్చిన ఆమెను చూసి " ఈమె మా అమ్మ 
భగవతి లా వున్నది " అని తుళ్లప్పను - తండ్రితో చెప్పాడు ." మీ అమ్మ ఇట్లా 
ఉండదు. [భవమ పడకు " అని కొచుు అన్నాడు.ఆ (స్త్‌ ఇంత అని డబ్బు 
అడక్కుండానే , అనేక పదార్థాలు తెచ్చి కొచ్చు ముందు పెట్టింది. అవన్నీకూడా 
కొచ్చుకి చాల ఇష్టమైనవి . భగవతి బతికి వున్నరోజుల్లో ఇవే వండి పెట్టి భర్తను 
మెపిఎంచేది ." వచ్చిన ప్రతి పదార్హాన్ని కొచ్చు తన కొడుకు ముందుకి నెట్టి " 
ముందు నీవు తిను నాయనా. బలంగా ఎదగవలిసి న వాడవు. ఎండుపుల్ల మాదిరి 
వున్నావు. తినరా నాయనా .. తినరా నాయనా "అని బతిమిలాడీ మరీ కొడుకుకు 
తినిపించాడు. ఆ (స్తీ ఎవరో కానీ లోపలినుండి పదార్దాలు తెస్తూనే వుంది. చూడగా 
చూడగా" ఆ (స్తీ తన బిడ్డతల్లి అయినా భగవతిని పోలి ఉన్నదని కో చ్చుకు కూడా 
అనిపించింది. ఆ (స్తీ చివరకి రొండు కప్పుల టీ తెచ్చి ఇచ్చి ఆతి విందు కు 
ముగింపు పలికింది. వీరు తమ దగ్గర వున్నా బంగారు నాణేన్ని - తిన్న సరుకుల 
ధరతీసుకోమని ఆమెకి ఇచ్చారు. " మీకు తిరుగు డబ్బు వస్తుంది " అని చెపి - ఆ 
స్తీ లోనికి వెళి పెద్ద సంచితో వచ్చింది. "దారిలో తినుటకు కూడా కొంత తిండి 
పెట్టాను. హాయిగా వెళి రండి " అని చెప్పింది. తిన్న భద్దకంతోనో ,తాగిన టీ 
కారణం వల్లనో కొచ్చుకి తుళ్లప్పన్‌ కి కూడా బద్దకం అనిపించి , బల్లమీదనుండి 
గోడకి వీపు ఆనించి నిద్రలోకి జారారు . ఎదో చల్లగా అనిపించి ఇరువురు నిద్ర 
లేచారు. తాము ఒక సమాధి కి వీపు ఆంచి నిద పోతున్నట్లు వారు 
తెలుసుకున్నారు ." తల్లీ భగవతీ మమ్ము రక్షింపు " అని ప్రార్దన చేస్తూ. తండ్రీ 
కొడుకు తిరిగి ఇంటికి చేరుకున్నారు .చేతి సంచీ విపిషచూడగా - అలనాడు 
నంబూదీ పోగొట్టుకున్న వెయ్యి బంగారు నాణేలు అందులో ఉన్నట్లు 
తెలుసుకున్నారు. ఎట్లాగ అంశే, ఆ నాడు నంబూదీ ఆ వేయి నాణేలు మూట 
కట్టిన ఎ(రని ముఖముల్‌ గుడ్డ కూడా ఆ నాణేలతో పాటు వుంది. సంచీని చూసే 
కొదమ్చు అవి నంబూదీ నాణేలు అని గహించేశాడు. 


కొచ్చు ఈ నాణేలు తీసుకొని నంబూదీ కిచ్చే అవకాశమే లేదు. నంబూదీ 
మొన్నామద్యనే మరణించాడు. అతని వారసులు ఆస్తులను అమ్ముకొని 
తివేండ్రం వెళి పోయారు. 


సంచీలో ఈ డబ్బుతో పాటు కొంత తేయాకు కూడా వుంది. ఆ తేయాకు పొడిలో 
ఏవో మూలికలు కూడా కలిపి వున్నవి. ఆ టీ కొన్నాళ్ళు తాగే సరికి కొచ్చేప్పన్‌కి 
వున్నా నీరసం , నిస్సత్తువ పోయినాయి. అతడు తన వద్దనున్న బంగారు నాణేలు 


పెట్టి వేరే ఎక్కడో కొబ్బరి తోటలు మిరియాల తోటలు యాలుక ల తోట కొని, 
కొడుకుచే వ్యాపారం చేయించి , కాలు మీదా కాలు వేసుకుని - కొడుకూ కోడలు 
నీడలో హాయిగా గడపసాగాడు . అయన కోడలు , పొన్న కుట్టీ చాలా మంచిది. 
వంటలు వండటంలో దిట్ట. ఎప్పుడూ ఎదో ఒకటి వండుతూనే ఉండేది. మామకు 
భర్తకూ, ఆరారగా ,తీపి తీపిగా తిని పిస్తూ ఉండేది. 


"సెలాడిన దయ్యం ".దయవల్లనే ఇదంతా జరిగింది అని కొచ్చేప్పన్‌ 
అప్పుడప్పుడూ కొడుకూ కోడలితో అంటూ వుండే వాడు. 


కొడుకు అందుకు ఒప్పుకోక " కాదు కాదు "నా తలి భగవతి దయ "అ 
నివాదులాడేవాడు . 


కందం ర అనదు 0000000--- 
(2)పాత బంగారానికి కొత్త ఉలి పాయలు 18=10=22 


"ఉలి పాయల ధరలు పెరిగి, బంగారానికి సమంగా మారినవి అని చెప్పే పాత జోకు 
గానీ, అలాంటిదే ఒక సెకైైర్‌ గానీ కాదు .ఇది. 


. మేమునిజంగానే పాత బంగారానికి కొత ఉల్లిపాయలు అమ్మే షాప్‌ .పెట్టాము 
దాన్నీ గురించిన యవ్వారం ఇది. 


మేము ఇచ్చే ఉల్లిపాయలు కూడా మామూలివే. మీరురోజూ కిలోకి పాతిక లేదా 
ముమైఎలు ఇచ్చి కొనుక్కునే రకానికి చెందినవె. 


మీరు ఏ బంగారపు షాప్‌ వారి వీ ప్రకటన అన్నా చూడండి - మీలో ఒక 
ఎక్సయికైంట్‌ క్రియేట్‌ చేసి -దానితో వాళ్ళు వాళ్ళ వ్యాపారం వాళ్ళు 
చేసుకుంటూ వుంటారు. 


ఆన్లైన్లో షాపింగ్‌ చేసే వారు కూడా ,ఎదో ఒక ఎక్సయిక్కైంట్‌ కి బలిపశువులై , పనికి 
వస్తావో పనికి రావో తెలువని విచిత్రమైన అనవసరపు వస్తువులు కొంటారు. పాత 
బంగారానికి కొత్త ఉలి పాయలు " అని ఒక కరపత్రం వేసి, హైదరాబాదు 
మహిళలందరిలో మేమొక ఒక గొప్ప ఎక్సయిక్కైంట్‌ కి తెరతీసాము . 


ప్యాట్నీ సెంటర్లో వెయ్యి చదరపు అడుగుల పెద్ద షాప్‌ తీసుకున్నాము. ఇదేమి 
వ్యాపారము ? మీకు కస్టమర్లు ఎవరు వస్తారు ? ఈగలు తోలుకోవాల్సిందే ? అని 
చాలా మంది మమ్మల్ని ఎక్కిరించారు. అ ఇట్లాంటి షాప్‌ నడుచుద్దా? నడవదా? 
నడిస్తే ఎట్లా నడుస్తది ? అని మీకు సందోహం రావటం సహజం .మా దాగర ఏమీ 
మాల్‌ మసాలా లేకుండా మేమీ వ్యాపారాన్ని ఓపెన్‌ చేయలేదు 


డబ్బున్న వారికి కొన్ని జబుులుంటాయి. ఒకటి ఎక్సిబిషనిజం 
=ప్రదర్శించుకోవాలనే తహ తహ ౨ ఇంకోటి. తమల్నితాము బతికే తీరుని చూసి 


అందరూ ముక్కున వేలు వేసుకోవాలని ;[ మరొకటి = డబ్బులు వెదజల్లి 
సమాజంలో హోదా కల పదవులు పొందాలని [] పోతూ పోతూ మనమేమన్న 
కట్టుకు పోతామా? అనుకుంటూ వున్నా దాన్లో ఎదో కొంత - మంచి నీళ్లలా ఖర్చు 
చేసి వినోదం పొందేవారు [ ఎప్పుడూ ఎదో న్యూస్‌ లో ఉండాలి అనుకునే వారు... 
(బు అనలా గలం తమ మాట చెల్లేలా చూసుకునేవారు. ఇలా శతకోటి. దీనిమీద 
పీహైచ్చి చేసి అందరిని పరిచయం చేస్తాను. 


ఇక ముందు నేను చెపినదంతా చదివి, అప్పుడు కూడా మీరు "" నువ్వు 
బాగుపడవు అని" రూలింగ్‌ ఇస్తే తే మీకు కేజీ ఉల్లిపాయలుకు కేజీ బంగారం 
ఇస్తాను. కానివ్వండి. సవాల్‌ మీ బస్తీ. 


మొదటి రోజున ఒక (స్తీ కస్టమర్‌ వచ్చింది అపనమ్మకంగా నే వచ్చింది. ఆమె 
ఎక్సయిక్తుంట్‌ కి లోను అయ్యింది కాబట్టి మాషాప్‌ గుమ్మం తొక్కింది. మేము 
ఎంతో గంభీరంగా ..". పాత బంగారము తీసుకొని ఉల్లి పాయలు ఇచ్చేది నిజమేను 
.మీరు ఉల్లిపాయ కోసం పాత బంగారం వదులుకుంటున్నారంకే , మీరు లక్ష 
కోట్లకు అధిపతి అయి వుంటారు. డబ్బు అంకే లెక్కలేని , అంబానీని తలతన్నిన 
సంపన్నులు అయి వుంటారు. లేకపోతే ఈ తెంపరి తనము, ఈ దైర$ము మరొకరికి 
రాదు "అని ఆమెను బాగా పొగిడాము . ఇంకా ఇట్లా వివరించాము " మేడమ్‌. మీరు 
మాకు బంగారము ఇచ్చిన వెంటనే మీగురించి టీవీ లో ఫది నిమిషాల న్యూస్‌ 
ఇపిఎస్తాము. దీని కోసమని టీవీ లో ఒక గంట క్రైం కొనుక్కొని వుంచుకున్నాము. 
మీరు ఈఒక్క రోజులోనే మీరు గొప్ప సెలబిటీ అవుతారు. డబ్బు అంకే 
లెక్కలేకుండా ఎట్లా ఉల్లి పాయలు ఎట్లా కొందో చూడండి అని జనం మీగురించి 
ముచ్చుటించుకొని .. మీ ఫోటోలు వాట్సప్‌ లోషేర్‌ చేసుకుంటారు. డబ్బు అంకే 
లెక్క (బతకటం లో ఒక సంతోషం వుంది. మా టీవీద్వారా మీ సంతోషాన్ని 
నలుగురితో పంచుకుందురు " అని చెప్పాము. ఆమె సంతోషం తో అంగీకరించి 
పావుకిలో బంగారం ఇచ్చి పావుకిలో ఉల్లిపాయలు తీసుకుంది. బోనస్‌ కింద మేమె 
ఆమె కు నాలుగు పచ్చి మిర్చీలు ఇచ్చాము. 

ఆమె, టీవీలో తన గొప్పచెప్పుకుని -తాను ప్రపంచాన్ని జయించినట్లు. తోటి, కోటి 
మహిళలమీద పె చేయిసాధించి వందమీటర్లు ముందుకు పోయినట్లు , ఫీలింగుల్లో 
చూపింది. ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతూ నే ఉండగా" ఒక మహిళా మండలి 
సభ్వురాళూ), వందమంది వరకు కలిసి మాషాప్‌ కి వచ్చారు. వారికి ఫండ్‌) 
అవసరం చాలావుంది . అందుకని వారు డబ్బు అంకే లెక్కలేని ఈమె ను తమ 
సంఘానికి ఆల్‌ ఇండియా గెసిడెంట్‌ గా ఎన్నుకుంటా మన్నారు. ఈమె అయితే 
ఎడా పెడా ఫండుకి డబ్బు ఇస్తుందని వారి ఆలొచన -- ఆశ. ఈమెడబ్బంళకే 
లక్కలేని రుజువు కనపడుతూ ఉండటమే వారి ఆశకు మూలము. ఈమె నిజంగానే 
టీవీ ముందు వారికో ఫది లక్షలు ఇచ్చి, మహిళా సంఘానికి జీవిత కాలపు అధ్యక్షు 
రాలెంది. 

ఇదంతా టీవీ ల ద్వారా చూసిన ఆంధ్ర మహిళాలోకం వెరి ఎత్తి పోయింది. మా 
షాప్కి తాకిడి పెరిగింది. మధ్యాహ్నం రొండూ టూ నాలుగు వరకు టీవీ లో బం 
కొనుక్కొని మహిళలతో ఇంటర్వ్యూలు ఇప్పించసాగాం . 

ఒకనాడు ఒక మహిళ కిలో పాత బంగారము ఇచ్చి కిలో ఉల్లి తీసుకుంది. ఆమెకు 
స్పెషల్‌ ప్రోగ్రాం వేసాము.ఈమె లెక్కలేని తనము చూసి ఒక రాజకీయ పార్టీ 
అధ్యక్షుడు మాకు ఫోను చేసి, మాద్వారా ఆమెతో మాటాడి " అమ్మ మీకు మా పార్టీ 


అధ్యక్ష పదవి ఇస్తాను. మమ్మల్ని ఆర్దికంగా కాస్త కనిపెట్టి ఉంకే చాలు " అని 
బతిమాలాడు. మేము చూస్తూ ఉండగానే ఆయనొచ్చి కోటి రూపాయలు పట్టుకు 
ers .మరు నాడు ఈమెకు పెకీ లు కట్టి, వాటికి జై కొట్టుతూ కార్ల రాలీ 
సాడు. 
ఇంకో రోజు ఒకామె మూడు కిలోల బంగారము ఇచ్చి ఉల్లి పాయలు తీసుకుంది 
.మంచి నాయకుడు ఉండి కూడా, తగినంత ఆర్డికం లేక వెనక్కు పడుతున్న 
రాజకీయ పార్టీ నాయకుడు ఒకాయన ఆమెకు ఎమ్మెలే టికెట్‌ ఇస్తాను అన్నాడు. 
ఆమె ఒప్పుకుంది. తక్షణ కర్తవ్యంగా ఈమెను ఎం ఎల్‌ సి చేసాడు. 
మరో రోజు ఇంకో ఆమె వచ్చి ఐదు కిలోల బంగారము ఇచ్చి ఉలి పాయలు 
తీసుకుంది. రాజకీయ పార్సీ నాయకుడు స్వయంగా వచ్చి ఆమెకు ఎం.పీ టికెట్‌ 
ఇస్తాను అన్నాడు . ఆమె ఒప్పుకుంది. అయన ఇచ్చాడు .ఆమె తినంగా డబ్బు 
ఖర్చుపెట్టి మినిస్టర్‌ కూడ అనిపించుకుంది. 
ఒకనాడు ఒక నలభై ఏళ్ళ యువకుడు వచ్చాడు " పెల్లి అయి భార్య వస్తాదేమో? 
అన్న ఆశతో ఆరు కిలోల బంగారు నగలు చేపిచ్చాను. ఆరు కిలోలకి 
ఆరుకిలోఉల్లిపాయలంకే మరీ తక్కువ. ఫది కిలోలు ఇస్తారా అని మాతో బేరానికి 
దిగినాడు . ఇదంతా లైవ్‌ గా మా టీవీ లోను , వేసాము. బేరసారాలు జరుగుతూ 
ఉండగా ఒక పిల్ల పరుగెత్తి కొని వచ్చింది. వస్తా వస్తా రొండు పూల దండలు కూడ 
తెచ్చుకుంది. పిల్ల పిల్లడు మా కెమెరాల సాక్షి గా పెళ్ళాడేసి - బంగారం వాపసు 
పట్టుకెళ్లి పోయారు. మన ఉల్లిపాయలు మనకే వున్నాయి - మనది మాల్‌ మసాలా 
వ్యాపారం. మనకేమి ఢోకా అని మేము నిమ్మకు నీరెత్తి నట్లు గమ్ముగున్నాము.. 
ఏ నాడు ఏమహిళా వచ్చి ఎంత బంగారం ఇచ్చి ఎన్ని ఉలి పాయలు 
అట్టుకుపోతుందో, ఏ పదవి పొందుతుందో చూద్దాము అన్న ఆసక్తితో ఆ డా మోగా 
అందరూ మా టీవీ ప్రోగ్రాంలకు అంటుకుపోసాగారు . ఏదోరకంగా ఎదో ఒక పదవి 
కావాలనుకున్నవారు మా షాపులో ఉల్లిపాయలు కొని టీవీ లో కనపడి కోరుకున్న 
పదవులు పొంద సాగారు. 


మా ప్రోగ్రాము పేరు "మాల్‌ మసాలా" పంచమంతా ప్రసారం అవటం 
ప్రారంభం అయ్యింది - అందులో వేసే వాణిద; ప్రకటనల ద్వారా మాకు బోలెడు 
డబ్బు వచ్చి-- చివరికి ఆ ట్‌ వీ కంపెనీని , "ఆల్‌ వరల్డ్‌-- హక్కలతో 
కొనుక్కున్నాము. 

ఒకామె ఫదికిలోల పాత బంగారానికి ఉల్లిపాయలు తీసుకుంది , ఏమవుతుందో 
చూద్దామని. .ఈ ప్రోగ్రాం టీవీ లో ప్రసారం అయ్యి, ఈమె మూలంగా , విదేశాలలో , 
భారత దేశానికి "" గోల్డెన్‌ ఇండియా " అన్న పేరు వచ్చింది. యునెస్కో వారు వచ్చి 
ఈమెకు ఇండియా కె బాండ్‌ అంబాసిడర్‌ అనే పోస్ట్‌ ఇచ్చారు. 

"మహా స్వర్హథీీ” అనే బిరుదు ఇండియా వారు ఇచ్చారు. 

విజయనగరం సామాజ్యములో రత్నాలు రాసులు పోసి పిల్ల కాయలకు గోళీల 
కింద అమ్మేవారని " చెరిత చెపుతోంది. భారత దేశంలో నేటికీ ఆ వైభోగం 
కొనసాగుతోంది "అని మా ఉల్లిపాయల సేల్‌ను టీవీ లలో చూసిన, విదేశీయులు 
అనుకున్నారు 

. అమెరికా నుండీ ఆస్టేలియా నుండీ కెనడా నుండీ జపాన్‌ నుండీ బడా బడా 
ఇన్వెస్టర్లు వచ్చి మాకు పాత బంగారం అమ్మిన వాళ్ళని కాంటాక్ట్‌ చేసి "మేము 
సౌర శక్తితో నడిచే విమానాలు తయారు చేసి అమ్మే ఫ్యాక్టరీ కడుతున్నాము - మీరు 


వాటా కలుస్తారా ?? కలుస్తారా ?? అని బతిమాలసాగారు. వీళ్ళ పేరు విదేశాలలో 
మారు మోగి పోయింది. 

ఇట్లా మూడు కిలోల ఉల్లిపాయలు ఆరుకిలోల బంగారం అన్నట్లు మా వ్యాపారం 
మూడు సంవత్సరాల పాటు జోరున జరిగింది . ఇక ఇన్కమ్‌ టాక్స్‌ వాళ్ళ దిష్టి 
తగలకముందే, తప్పుకొని తుప్పల్లోకి పోవటం మంచిదని అలోచించి 
"అందుబాటులో వున్నా ఆరువందల అరవై ఆరు కిలోల బంగారం చేతపట్టుకొని 
వచ్చి మీ ఇంటిపక్క ఇల్లుకొనుక్కున్నాము. 

మీరు నన్ను చూసి " ఎవరీ బెగ్గర్‌ గాడు. మన గేబుడ్‌ కమ్యూనిటీలో ఇల్లేట్ల కొన్నాడు 
?మన హోదాకి నప్పటం లేదు " అనుకుంటుండగా విని, నవ్వొచ్చి నా బ్యాక్‌ 
(గౌండ్‌ ఏమిటో మీతో కొంచెంగా చేప్పేను. 


(3)మేము // నిమ్మకాయల నీలిమ// దబృకాయల ధనలక్ష్మి 

ఎప్పుడో పాతిక ఏళ్ళ క్రింద వ్యాపారం చేతపట్టుకొని హైదరాబాదు చేరిన నేను,నా 
జన్మభూమి అయినా వూరిలో వుండే మా తాత గారికి ఖాయిదా చేసి హాస్పెటల్‌ లో 
ఉంచారని తెలిసి ఆ ఊరెళ్ళాను. అక్కడ ఒకరు నాకు మందులు తెమ్మని 
పురమాయింపు చేయగా , వూరిలోవున్న అతి పెద్ద మందుల దుకాణం వెళ్ళాను. ౨ 
క్యాష్‌ కౌంటర్‌ వెనుక కూచున్న సేటునావంకాను, మందుల చీటీ వంకాను చూసి 
"మీకు నిమ్మ కాయల నీలిమా, దబృకాయల ధనలక్ష్మి ఇద్దరూ కూడా తెలిసుంకే 
మీకు మందుల మీద ఫిఫీ పెర్సెంట్‌ డిస్కౌంట్‌ వస్తుంది " అని నవ్వేసాడు 

"ఓరీ నువ్వటారా? సున్నుండల సూర్యకుమార్‌ ?" అని నేనూ తిరిగి నవ్వాను. 
మేము చాలాసేపు మనసారా నవ్వు కున్నాము. మందులు షాప్‌ గుమస్తా కిచ్చి 
హాస్పిటల్కి పంపాము. 

౬౨ ఓం (థీ గురుబోన్నమహా క అని చెప్పుకొని ఇద్దరమూ బాల్యము గుర్తుకు 
తెచ్రుకున్నాము. 

గుబ్బా గుర్నాధం గారని మా లెక్కల మాస్తారు. ఆయన్ని తప్పించుకోవటం చానా 
కష్టం .అయన ఒకనాటి డువేటులో మమ్మల్ని ఇద్దరినీ మాత్రమే నిలేసి " ఒరేయి... 
ఒక రాగి నయా పైసా బరువు రొండు గ్రాములు అనుకోండి . పాత రాగి ధర వంద 
గాములకు రొండు రూపాయలు .అనుకోండి. ఇప్పుడు నాదెగర యాభై పెసలు 
వున్నాయంనే నా దొగర ఎంత ఉన్నట్లు? అని అడిగాడు. మేము బుర గీక్కోని " 
రొండు రూపాయలుదా " ఉన్నట్లు అని కూడ పలుక్కొని చెప్పాము .కరెక్టా కాదా 
అనుకుంటూ నే చెప్పాము. అనుమానం అల్లంలా ఎన్నింటికో మంచింది. 
"ఫిడుగుల్లారా పట్టారురా పాయింటు . వృద్దిలోకి వస్తారు " అని దీవించి = "మీకు... 
మాయింట్లో చేసినవే అయినా నేతి సున్నుండలు ఇస్తాను. ఇరవై పైసలకు డజను 
లెక్కన. మీరు రొండు రాగి పైసలకు ఒక సున్ని ఉండా చొప్పున నా క్లాసులో 
అమ్ముకోండి. నేను ఏమీ అనను. ఫది ఉండలు అమ్మితే మీకుఇరవైె పెసాలు 
వచ్చి, రొండు సున్నుండలు లాభం కింద మిగులుతాయి .కా అవి కమ్మగా తిని, నా 
ఇరవై పెసాలు నాకిచ్చి మళ్ళా సున్నుండలు కొని అమ్ముకోండి . రాగి పెసాలు కానీ 
, ఇంగిలీషు వాళ్ళ రాగి దమ్మిడీలు చిల్లు కానీలు ఇలా ఏవైనా సరే రొండు బిళలకి 
ఒక ఉండ అని అమ్మండి ."అని ఆనతి ఇచ్చాడు ౨ 

= ఆయనా, మేమూ , కూడా లాభం అన్న మాటవింకేనే చెవులు కోసుకునె 
వంశంలో పుట్టిన వాళ్ళము. ఆయనకు మాకూ అతికింది .. 


ఆ రోజుల్లో రాగి పెసాలకు , బిటీషు వారి రాగి చిల్లు కానీలకు దమ్మిడీలకూ , చెల్లు 
బాటు లేక పెద్దవారు వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉండేవారు. వాటిని 
పిల్లలు మాయం చేసినా పట్టించుకొనేవారు కాదు. మా గురువుగారు ఈ టార్గెట్‌ తో 
రంగంలోకి దిగి, మమ్మల్ని ఏజెంట్లుగా పెట్టుకొని మాకు ఏజెన్సీ ఇచ్చాడు. 
వ్యాపారం [బహ్మాండంగా నడిచి రోజుకు నాలుగు సున్నుండలు మిగులు)కొని 
వాటిని తినకుండా, వాటిని కూడా అమ్ముకున్నాము. రోజుకు నాలుగు ఉండలకూ 
ఎనిమిది రాగి పెసల చొప్పున - మా వద్ద పోగు అయినవి. వంద పెసలు కాగానే - 
తూకం ధరకి అంకే వంద గ్రాముల రాగికి రొండు రూపాయల ధర చొప్పున - మా 
గురువు గారికి పోటీ వ్యాపారం చేస్తున్న ఇంకో ఆయనకి అమ్మి నాలుగు 
రూపాయలు అప్పనంగా సంపాదించాము .* ఈ రకంగా మేము "ఓం శీ" అనుకుని 
గురుగారికి "పంగనామాలు పెట్టాము ” క సున్ని ఉండలు స్టోరేజీ భాద$త సూర 
కుమారుది. అందువల్ల వాడు సున్నుండల సూర్యకుమారుగా పిల్లలలో నిక్‌ నేము 
పొందాడు. నేను కలెక్షన్‌ లెక్కలు చూసే వాడిని. అందుకని నేను రాగి పెసల రామ 
కృష్ణాగ నిక్‌ నేము తెచ్చుకున్నాను. 

<o>[]<o> 

ఒకనాడు నీలిమ అనే అమ్మాయి వచ్చి- మా చెట్టువి, ఒక నిమ్మకాయ ఇస్తాను - ఒక 
సున్నుండ ఇస్తావా? అని అడిగింది." నిమ్మకాయలు మాకెందుకు ? అని 
న్తోత్రించాము. 

"అబ్బా ఎంత నంగా నాచి తుంగ బురో. వో. నువ్వు రాత్రి చీకటిలో గోలీ షోడాలు 
అమ్మటం నాకు తెలీదు అనుకోకు. నువ్వు మాయిఇంట్లో వాళ్ళకి కూడా పోడాలు 
అమ్ముతావు . మామూలు పోడాని నిమ్మకాయ పోడా చేసి అమ్ముకో " అనినాకు 
దిక్కులు చూపింది. అ మా మేనమామది గోలీ షోడాల కొట్టు. ” వీడికి వ్యాపారం 
నేర్పి - పిల్లనిచ్చి పెల్లి చేసుకుంటాను " అని ఆయన తన అక్క అయినా మా 
అమ్మకు ఆశ పెట్టి, సాయంథత్రం కాలపు చీకటిలో నేను మోడాలు అమ్మేటట్లు 
కుతం[తం చేసాడు. ఒక నీళ బకెట్‌ లొ ఫది సోడాలు వేసుకొని వీధుల్ల్‌ తిరిగే 
వాడిని. కనా లాభం కోసం కష్టపడటం తప్ప కాసుల లాభం లేకపోయింది. 
నీలిమ కు సున్నుండలు ఇచ్చి ఆమెనుండి నిమ్మకాయలు తీసుకొని, మామూలు 
పోడాకు నిమ్మకాయ పిండి - నిమ్మకాయ పోడాలు చేసి అమ్మాను. మామూలు పోడా 
ఐదు పెసలు. కాస్త ఉప్పు ఒక నిమ్మకాయ కలిపిన నిమ్మకాయ షోడా పది పెసలు. 
ఈ నిమ్మకాయల మోడా సంగతి మా మేనమామకు తెలవదు. పెద్దగా ఖర్చులేని 
ఉప్పుకరు) - నిమ్మకాయ ఖరుు రొండు పైసాలు పోగా - సోడాకి మూడు పైసలు 
మిగిలాయి. అంశే రోజుకు ముప్పై పెసలు నెలకు తొమ్మిది రూపాయలు .నేను 
స్వయం సంపాదనా పరుడినై మా మేనమామకి పంగనామాలు చేయించాను, 
నీలిమ వాళ్ళ నాన్నవాాపారంలో దివాళా ప్రకటించి ,సి వ్యాపారం వేరే వూరికి 
మరి, కాపురం ఎత్తి వేసి నందున - నీలిమ మాకు దూరం అయింది. ఆమె 
చూపించినదారి మాత్రం అట్లాగే ఉండగా ఆ దారిలో నడిచి నేను పెద్దవాడినైనాను 


నిమ్మకాయల నీలిమను ను చూసి , ధన లక్షి అనే పిల్ల వచ్చి "రొండు 
సున్నుండలు ఇవ్వు. మా చెట్టు దబృకాయ ఒకటిస్తాను " అని బేరం పెట్టింది." 
ఏమి చేసుకోమన్నావు వాటిని ?" అని అడిగితే ఆ పిల్లే చెప్పింది." మాయింటికి ఒక 
ముసలిది వస్తుంది. మాదెగర ఐదు పైసలకు ఒకటి కొని , [బాహ్మణా బాజారులో - 
అణాకి ఒకటి అమ్ముతుంది. మీ సున్నుండల సూర్య కుమార్‌ గాడికి ఏమైంది ? 
ఆదివారం పూట్ల బీట్లు కొట్టుకుంటూ సైకిలు మీద ఊరంతా బలాదూర్‌ తిరిగే 


బదులు, ఒక సంచీలోనా దబృకాయలు వేసుకొని ఊళ్ళో తిరిగి ఫది పెసాకి ఒకటి 
అమ్ముకుంశే, కాయకి ఆరు పెసాలు మిగులుద్ది. డబ) కాయలతో ఏమి చేయాలో 
తెలీని మీ సూర్యం గాడికి పెళాట్లా అవుతాదో .. ఏమో చూస్తా గా.." అని దీర్లం తీసింది 
౨, అరం అయింది. ఆమె లే లేత వయసులో సూర్యం మీద మనస్సు 
పారేసుకుంది. . (గేమించి పెల్లాడే ప్లాన్లు వేస్తోంది. అందుకే ఈ డైరెక్షన్‌ ఇస్తావుంది. 


యూ 

ఇప్పుడు నిమ్మకాయల నీలిమ వల్ల నేను నెలకు తొమ్మిది - ఫది రూపాయల 
సంపాదన పరుడినైనాను . సున్నుండల సూర్యం గాడు దబృుకాయల ధన లక్షీ 
మూలంగా నెలకు ఫది పన్నెండు రూపాయల సంపాదనా పరుడైనాడు. 
మనుషుల మధ్య దూసుకు పొయే; బసు మనుషులను పక్కకు పరిగాట్టినించినట్లు 
, కాలం అనే బస్సు మా మధ్యగా దూసుకు వెడుతూ - మమ్మల్ని వ్యాపారం చేత 
పట్టుకొని ఎక్కడెక్కడికో పరుగు లేశ్పుట్లు చేసింది. 

యమాయ యా 

అటుతిరిగి ఇటు తిరిగీ సూర్యం పుట్టిన వూరికే తిరిగొచ్చి - పెద్ద మెడికలు) అండ్‌ 
సెర్దికల్స్‌ షాప్‌ పెట్టి పాపులర్‌ అయినాడు మందులమీద నూటికి నూరు శాతం 
లాభం వస్తది. ౯౮౫ 

నేను పాత బంగారానికి కొత బంగారం ఇచ్చే స్కీం పెట్టి - ఒక జేవలరీ షాప్‌ పెట్టి 
కోట్లు సంపాదించుతూ వున్నాను. 

"అన్నయ .. బావున్నావా?” అంటూ ఇంట్లో నుండి ఒకామె షాప్‌ లోకి వచ్చి నాకు 
వేడి వేడి కాఫీ చూపించింది. ఆమె దబృకాయల ధన లక్షి. మేము మాటల్లో 
పడ్డాము. 

ఇంతలో మా ఆవిడా ఫోన్‌ చేసింది "నేను చేతితో ఫోను మూసి " ఓరే ఒక్క సారి నా 
మిస్సెస్‌ తో మాటాడి దానికి సక్రైజ్‌ ఇచ్చు కోరా ."అని నేను ఫోను సూర్యం గాడికి 
ఇచ్చాను ."నిమ్మకాయల నీలిమా యేనా? వాట్‌ ఏ సు[ర్రైసూ... మళ్ళా 
చిన్నవాళ్ళము అందరమూ కలిసాము " అని గంతులు పెట్టిండు. 


(4) ఫి కశ్పుస్‌ గురించి విఖ్నుస్‌ 


ఒకాయన ఒక రేప్‌ కేసులో ఇరుక్కున్నాడు. ఇరుక్కున్నాడా ? ఇరికించి బడాడా ? 
అన్నది ఎటూ తేలేకుండా వున్నది ; రేప్‌ కేసుకుగాను వున్నా అతి కఠినమైన చట్టం 
కింద - నలభై ఎనిమిది గంట్లలోపుగా ఉరిశిక్ష ఎదుర్కునే పరిస్టితుల్లో వున్నాడు 
ఆయన. 

జడ్సీ గారు సాక్షులను విచారిస్తూ వున్నాడు. 

ఆయన భార్య వచి" ఆయనకు ఫిటస్‌ లేదు అందుకు నేనే విక్నుస్‌ " అని 
స్టేటుమెంట్‌ ఇచ్చింది. 

"(పపంచం మొతం మీదా, మొగుడి ఫిట్నెస్‌ గురించి, భార్వను మించిన విట్నుస్‌ 
ఉండదు .అదీ భారతదేశం లో అస్సలుండదు . ఇతడు అనవసరంగా కేసులో 
ఇరికించి పడ్డాడు అని చెప్పి జడ్సి గారు కేసు కొట్టేసాడు. 


(5) వెళాదను " -" వెళుము " 


"హిమాలయాలకు , చిట్టి చెల్లెలా అనిపించే ఒక పర్వతపు యొక్క శిఖరం మీద 
అయిదుగురు వ్యకులు నిలబడి వున్నారు. అందులోని ఒక యువకుడు తాను 
నిలబడిన బోటునుండి పది అడుగులు వెనక్కి వెళి 1, పరుగెత్తుకుంటూ ముందుకు 


వచ్చి ఒక్క ఊపుతో కిందకు దూకి వేసాడు. అతని తో వున్నవారు వినోదము 
చూస్తున్నట్లుగా అంతా చూసి. యువకుడి తాలూకు సంచీని విపి అందులోని 
వజాలను బంగారు నాణేలను సమ వాటాలు వేసుకొని పంచుకొని అక్కడ 
మునుండీ విడి విడి గా వెళ్లిపోయారు. యువకుడు క్రిందకు దూకినాక 
ఏమిజరిగినది అనేది మనకే కానీ వారికి అక్కరలేని విషయము అయింది. ఒక 
వేళ్ళ వారు తొంగి చూసినా వారికి అరం అయేది కూడా ఏమీ లేదు. ఎందుకంకే ? 
లోయ ఎంతో లోతుతో చిమ్మ చీకటిగా వున్నది. 
యాయ 
దూకిన యువకుడు మూడు నిమిషాల పాటు గాలిలో కుండా జారి పడుతూ కిందకు 
వచి) వున్నట్లుండి ఒక సాలీడు అల్లిన పెద్ద వలవంటి దానిలో చిక్కుకున్నాడు 
అక్కడనుండి సురక్షితంగా జారి నెల మీద నిలబడ్డాడు . అప్పుడు అక్కడికి ఒక 
దేవత వచ్చింది. యువకుడు దూకిన లోయ పాతాళ లోకమునకు పోవుటకు , 
వచ్చుటకు మార్గము. ఈ దేవత ఆ పాతాళ లోకమునకు అధిపతి. ద్వారమునకు 
కావలి యుండునది. 
యువకుడు దూకగానే ఈ దేవత ఏనుగు పిల్ల అంతా పరిమాణము కల ఒక 
సాలీడుని సృష్టించి దానిచేత యువకుడు పడు ప్రాంతములో ఒక వల 
అల్లవలసినదని ఆదేశించింది. యువకుడు ఈ వలలో చిక్కుకొనియే ఇప్పుడు 
సురక్షితముగా బయట పడినాడు. 
ఇషా 
దేవత ఇట్లా అన్నది ' నీ నేపధ్యము అంతా నాకు తెలుసును. అపకారికి కూడా 
ఉపకారము చేయవలెనన్న నీ మంచితనము వల్లనో నీవు నాచే రక్షింప 
బడితివి.ఇదిగో ఈ ద్వారము ద్వారా పొమ్ము. శంకర మంచి అను పట్టణము 
తగులును. అక్కడి రాజు నీ వంటి వారికి ఆశయము ఇచ్చి సకల సౌకర్యములు 
సమకూరుును. పొమ్ము. మంచిగా జీవింపుము ” అని పలికినది. 
దేవత గ్రహించిన యువకుని నేపధ్యము ౨ 
యువకుడు ఒక వేణుగాన విద్వాంసుడు . రాజులను మెప్పించి వారినుండి 
బహుమానాలు గైకొని జీవితములో స్టిరపడుటకై అతడు దేశాటనము 
చేయుచుండెను .. ఇతని మంచితనము గ్రహించి ఇతని ఊరి వారే అయిన 
నలుగురు దుష్టులు, ఇతనికి శిషుకల వాలే చేరి, అతని సంపాదననుండి తమ 
పబ్బములు గడుపుకొనుచూ అతనితో పాటు తిరుగుచూ ఉండిరి. ఇందాక కొండ 
కొమ్మున ఈ యువకుని తో పాటు నిలబడి వున్నా మిగతా నలుగురూ ఈ దుష్టులే. 
యువకుడుఅనేకమంది రాజులను మెప్పించి బంగారు నాణములను, 
వజజములనూ, కానుకగా పొంది , ఇంటికి తిరుగు ప్రయాణము అయ్యను. దుష్టులు 
మొదట నుండీ ఇతని సంపాదన మీద కన్నులు వేసిరి. వారు.యువకునికి మాయ 
మాటలు చెపి" ఇటునుండి మన వూరికి దెగర దారి కలదు " అని నమ్మించి, 
వ కొండమీదకు చేర్చి, తమ వద్ద కల కత్తులు తీసి యువకుడిని హత్య చేయ 
యిరి. 
అప్పుడు యువకుడు " మీరు నన్ను హత చేసిన " బాహ్మణ హత; చేసిన 
పాపము మీకు తగులును .నరకమున కూడా కష్ట పడుదురు. అంతే కాక నేను 
లేకుండా మీరు వచ్చుట చూసి ,మనదేశపు రాజు మీరే నన్ను మాయము 
చేసినారని గ్రహించి మీ చర్మము ఒలిచి అయినా సరే, నిజాము రాబట్టి మిమ్ము వురి 
తీయును. నన్ను హత చేసి, నా సొమ్ము తస్కరించినా గానీ మీరు సుఖ పడునది 
ఏమీ ఉండదు. అందువలన , మీ సుఖము కోరి, నాకు నేనుగా మీకు ఈ కొండ 


లోయలోనికి దూకి మరణింతును .నా ఆత్మహత్యకు మిమ్ము ఎవరూనిందింపరు. 
సిక్షింపరు. మీరు నా సంపదను చక్కగా భయము లేకుండా అనుభవింపుము ' మీ 
పిల్లాపాపలతో సుఖముగా బతుకుము అనెను. ఆపై కొండపైనుండీ లోయలోకి 
ఉరికెను. 

దేవత మంచి వారిని రక్షించి కాపాడవలెనన్న - నియమము తో ప్రవర్తించునది. 
అపకారికి కూడా ఉపకారము చేయనెంచిన యువకుని మంచి తనమును గుర్తెరిగిన 
దోవత," మంచి వారిని రక్షింపవలయును అన్నతన నియమమును అనుసరించి 
యువకుని రక్షించినది - ఇప్పుడు శంకరమంచి నగరమునకు పంపు చున్నది. 
యువకుడు శంకరమంచి నగర రాజుని దర్శించి అన్ని సౌకర్యములు కల ఇంటిని 
పొందెను. రాజు, అతనికి చక్కని యువతిని ఇచ్చి పెండి చేసెను. యువకుడు 
రాజాస్తానము లో వేణు గానము వినిపించి - రాజు యొక్క మెప్పు పొందినాడు 
పాతాళము అన్న రత్నాలకు వజాలకు లోటు లేని ప్రదేశము. అందువల్ల ఇతనికి 
లెక్కకు మిక్కిలిగా వజ వెడూర్యములు కానుకగా లభించినవి. 

కావ[జకవచము లు కా 

పాతాళ లోకమున కూడా మంచి వారికి చెడ్డ వారికీ యుద్ధములు జరుగుట కలదు. 
ఆ యుద్దములో శంకర మంచి రాజా సెన్యము అధికముగా గాయముల 
పాలగుచుండెడిది. యువకుడు గాయముల పాలయిన సెన్వమును చూసి జాలి 
పొంది , ప్రజలకు ఏదన్న ఉపకారము చేయ నెంచి తన భార సహాయముతో 
వ(జకవచములు అనునవి తయారు చేసి రాజునకు ఇచ్చెను. వజ కవచము 
అనగా రొండు పారలుగా కుట్ట పడిన ఒక తోలు చొక్కా లో , పారకు పారకు మధ్య 
సన్నని వజములు పోసి ధరించుటకు సౌకర్యముగా కుట్టిన చొక్కా. పాతాళ 
వాసులు అనగా బుద్దికి అధములు. అందువల్ల వారికి ఇప్పటివరకూ ఇటువంటి 
ఆలోచన రాలేదు. ఇటువంటిది ఆ రాజ ప్రజలు ఎరుగరు .. వజము ఖరినత్వము 
ముందు ఏ కత్తి అయినా మొక్క పోక తప్పదు. అందువల్ల రాజమెనికులు 
గాయముల పాలు కాకుండానే రాజ్యమును సమర్దవంతముగా రక్షింప గలిగిరి. 
ప్రజలకు ఇది ఎంతో మేలు జరిగినది. సైనికులు అనగా ఒక తల్లికి బిడ్డలే గా...? 
యువకుడు ప్రతి ఫల ఆపేక్ష ఏమీ లేకయే , ఉపకార బుద్దితో, తన వద్ద పోగుపడిన 
వజజములను ఉపయోగించియే వజ కవచములు తయారు చేసి ఇచ్చెను .ఇందు 
కారణముగా యువకుడు ఎంతో మంచి పేరు పొంది రాజృములో ప్రముఖుడు 
అయ్యను. 

వజ కవచములు కారణముగా , రాజు యువకుని పట్ల చాలా ప్రసన్నుడై " నీకు ఏమి 
కావలెను " అని అడిగెను. అప్పుడు యువకుడు " నేను నా భార్య - మీరు ఇచ్చిన 
సంపదలతో కలిసి భూలోకము వెళునట్లు అనుగ్రహించండి " అని కోరెను. తన 
వంటి వానిని వదులుకొనుటకు రాజు ఇచ్చ గించక పోవచ్చునని యువకునికి 
అనుమానము కలదు. అందువల్ల ఈ సందరృమును వాడుకొనెను. 

అప్పుడు రాజు ఇట్లు అనెను " భూలోకమును చూడవలెనన్న కోరిక విష్ణు మూర్తి 
కైనను వున్నదో?. అందువల్లనే కదా? అయన దశావతరములు ఎత్లేను ? 
సమంజసమైన నీ కోర్కె నేను తీర్పుదును . కానీ నా చేతులలో ఏమియును లేదు. 
నిన్ను ఈ రాజ్యమున ప్రవేశపెట్టిన దేవత ఎ నిన్ను విడిచి పుచ్చుటకు 
అంగీకరింప వలయును .ఆమె మాపె అధికారి. ఆమెకు మంచి వారు అనిన 
హద్దులులేని డేమ.నీ వంటి మంచి వారు ఈ లోకమును విడిచి పుచ్చి మరలా 
భూలోకము ను చేరి నబొ - వారు - అక్కడి మనుషులచే తిరిగి ఏమి ఇబ్బంది పాలు 
అగుదురో అన్న భయము చేత ఆ దేవత ఎవరినీ ఈ రాజ్యము నుండీ 


విడిచిపుచుదు. ఇది మంచి వారి పట్ల ఆమెకు కల డేమకు పర్వవసానము...... 
ఇది విన్న నీకు" అయినచో నేను ఇప్పుడు చెడ్డగా ప్రవర్తించినబచో ,దేవత నన్ను 
విడిచి పుచువవచ్చునేమో ? అన్న ఆలోచన కలగవచ్చును ? కానీ . నీవు మంచి 
నుండి, చెడ్డగా మారిన మారునిముషము ఆ దేవత నిన్ను నల్లిని నలిపినట్లు నలిపి 
వేసి చంపును. ఆమే అంత కోపిష్టి కూడా. అందువలన నీవు చెడ్డ వాడివా మంచి 
వాడివా? అన్న ధర్మ సందేహము కలుగునట్లు, ఆ సంశయము ఎప్పటికీ 
తొలగకుండు నట్లు నీవు ఉపాయముగా ఏదన్నా చేయుము. దీనికై నోను నీకు ఒకే 
ఒక అవకాశము ఇత్తును. అప్పుడు దేవత నిన్ను విడిచి పుచ్చు అవకాశము 
ఉండవచ్చును "అని చెప్పెను. 

యువకుడు విచారంతో ఇంటికి వచ్చి తన భార్యతో అన్ని సంగతులూ చెప్పెను. 
ఆమె ఎంతో ఉపాయశీలి . భర్తతో కలిసి భూలోకమును చూసి ఆనందింపవలెనని 
కోరిక ఆమెకు కూడా కలదు .. అందు వలన ఆమె ఒక ఉపాయమును యోచించెను. 
ఉపాయము ఏమిటి ?= 

భార్య చెపిన ఉపాయముననుసరించి యువకుడు ఒక గోడను కట్టింప తల 
సెట్టైను 

ఈ గోడ కట్టుటకు గాను అతను ఉదయముననే ఊరిలోకి వెళి" రోజూ కూలీ కింద 
రోజుకొక బంగారు నాణ్యము ఇచ్చు ఒప్పందం మీద కొందరు కూలి వాళ్ళను 
పిలుచుకు వచ్చాను. 

వారు పని మొదలు పెట్టిరి. యువకుడు మధ్యాహ్న సమయమున మరొక సారి ఊరి 
లోనికి పోయి ఒక్క పూట కూలికి ఒక్క బంగారు నాణము ఇచ్చు ఒప్పందం మీద 
కొందరు కూలి వాళ్ళను పిలుచుకు వచాను... 

వారు కూడా మొదటి వారితో కలిసి గోడ కట్టుటలో పాల్గొనిరి. సాయం|తము కూలీ 
డబుులు ఇవ్వబడినవి. యువకుడు ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క బంగారు నాణఖ్యము 
ఇచ్చను. 

ఒక్క పూట పనికి నిండు కూలీ దొరికిన వారు - సంతోషముతో- నీవు మంచి వాడవు 
అని యువకుని పొగిడిరి. 

రోజు అల్లా కూలీ చేసిన వారు కూడా కూలీ కింద ఒక బంగారు నాణము పొందిరి. 
ఒప్పుకున్నా కూలీ దొరికినందుకు వారు సంతోషింప వాలింది ? కానీ వాళ్ళు ఏమీ 
సంతోషము తెలుపక " అర రోజు పనికి నిండు కూలీ ఇచ్చినపుడు - నిండు రోజు 
పని చేసిన మాకు రెట్టింపు కూలీ రావద్దా ? అని వాదనకి దిగిరి. 

యువకుడు వారిని గద్దించి తరిమి వేసెను .వారు " నీవు మంచి మనిషివి కాదు" 
అయినచో మాకు రెట్టింపు కూలీ ఇచ్చి పంపుదువు " అని యువకుడిని నిందించిరి. 
వీరు రాజువద్దకు పోయి పరిస్కారం కోరిరి. 

యువకుడు ఒకే ప్రయత్నముతో మంచి వాడు , చెడ్డ వాడు కూడా అయినాడు. 
యువకుడు మంచిగానే వున్నాడా ? లేక చెడ్డగా మారినాడా?అనునది ఎటూ తేలని 
విషయము అయినది. ఇటు మంచీ అటు చెడూ కానీ వాడిగా యువకుడు గుర్తింప 
పడ్డాడు. 

మె తరువాత యువకుడు తన భార్యను ఒక బుట్టెడు వజాలను తీసుకొని -దేవత 
కాపుకాస్తున్న పాతాళ లోకపు ద్వారం వద్దకి చేరుకున్నాడు. 

దేవత ఈ సరికే యువకుని గురించిన సంగతులు విని వున్నది .' ఆమెకూడ 
యువకుడు మంచి వాడా? లేక చెడు వాడా? అని నిర్దారించుకో లేక సందోహములో 
పడిపోయినది.. చెడు వాడే అనుకున్నచో అతనిని చంపి వేసెడిది.మంచి వాడు 
అనుకున్నబో భూలోకము పోకుండా ఆపి వేసెడిది. 


చివరికి, యువకుడు పాతాళ ద్వారము సమీ పించగానే, దేవత అడ్డు తొలిగి దారి 
ఒదిలినది 

" వెళాదను" అని యువకుడు అనుజ్ఞ అడిగెను 

" వెళ్లుము " అని దేవత ఆజ ఇచ్చెను. 

యువకుడు తన స్వగ్రామమును తలి తండ్రులను బంధు మిత్రులను చేరి 
సుఖముగా ఉండగా... ఇంకో టి ఏమో జరిగింది. మంచి వారికి కస్టాలు తపువుగదా? 


